ని. బియాంకి 
అడవిలో ఇళ్ళు 


చిత్రాలు: ఎమ్‌. మితురివ్‌ 


“రాదుగ” ప్రచురణాలయం విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ 
మాస్కో 


B. BuarKH 
[విత ౧ విశ అ, 1", 


Ha 2౩0466 764/2 


V. Bianki 
FOREST HOMES 
In Telugu 


(రై తెలుగు అనువాదం, చ్మితాలు “రాదుగి (పచురణాలయం, 1988 


సోవియట్‌ యూనియన్‌లో ము దింపబడింది 


ISBN 5-05-002041-7 


| యెర్ర గుట్ట -18 
ణ్‌ అనువాదం: 


జ్‌ రాచమల్లు రామచంద్రారెడ్డి 
Pie 


గబగబా ఇల్లు 
చేరుకున్న చీమ - 32 


అనువాదం: 
ఆర్చియార్‌ 


మొదటి వెట -43 


అనువాదం: 
ఆర్టియార్‌ 


అడవిలో ఇళ్ళు 


నదికి పైన యొత్తులో వో కొండ కూచిగా వుంది. దాని శిఖరంమీద చిన్న స్వాలో పక్షులు వొక దాన్ని వొకటి 
తరుముకుంటూ, కీచుమని అరుస్తూ, కూస్తూ చక్కర్గు కొడుతున్నాయి. అవి దాగుడుమూతలు ఆడుకుంటున్నాయి. 

బుజ్జి స్వాలో పిట్ట వొకటి చాలా వేగంగా యెగురుతూ వుంది. గుంపులో వున్న యితర పక్షులేవీ 
దాన్ని పట్టుకోలేకపోయాయి. అది యెప్పుడూ గబుక్కున కిందికి దిగనేనా దిగేది, లటక్కున జారిపోనేనా జారిపోయేది. 

బుబ్బి స్వాలోని యెవరు తరిమినా గానీ అది యిటూ అటూ యెగిరిపోయేది, పైకీ కిందికీ యెగిరేది; చాలా 
వేగంగా దూసుకుపోయేది, వొక్క నిముషం కూడా అది రెకల్ని కదల్చడం ఆపేది కాదు. 

హఠాత్తుగా వినీల ఆకాశంలో వొక డేగ కనిపించింది. దాని రెక్కలు కోసుగా వంపు తిరిగి వున్నాయి. ఆ రెక్కల 
యీకల్ళొనుంచి గాలి దూసుకు వస్తూ వుంకే యీల వేసినట్టు చప్పుడు అయింది. 

స్వాలో పకుల గుంపు, వణికి పోయింది. అవి వెంటనే చెల్లాచెదురై పోయాయి. ఒకోటీ ఒకో దారిలో యెగిరి 
పోయాయి. రెప్ప మూసి తెరిచేటంతలో అవి కనిపించకుండా పోయాయి. 


బుజ్జి స్వాలో పక్షి నదిమీద, అడివిమీద, ఆవల వున్న సరస్సుమీదా యెగిరిపోతూ యెగిరిపోతూ వెనక్కి తిరిగి 
చూసిందే కాదు. 


డేగతో దాగుడు మూతలాడ్డం చాలా (పమాదం, మరి. 
బుజ్బి స్వాలో యెగిరీ, యెగిరీ సత్తువంతా పోయిందాకా యెగురుతూనే వుంది. 


5 


అప్పుడు తిరిగి వెనక్కి చూసింది. యెవళ్ళూ తనని తరమడం లేదు. అది చుట్టూ చూసింది. చుట్టూతా 
అంతా కొత్తగా వుంది. తను పరాయి చోట తేలింది. కిందికి చూస్తే నది వుంది. కాని అది తనకి తెలిసిన నది 
కాదు. దాన్ని అంతకు ముందెన్నడూ తను చూసి యెరగదు. 

బుజ్జి స్వాలోకి భయం వేసింది. 

యింటికి వెళ్ళే దారి మర్చిపోయింది. దానికి యెంత భయం వేసిందంకే తన చుట్టూతా యేం వుందో 
చూడ్డా నికి కూడా ధైర్యం చిక్కింది కాదు. 

అప్పుడు పొద్దు వాలుతోంది. కొంచెం సేపట్ళో సాయం(తం అవుతుంది. తనేం చెయ్యాలి? 

దానికి భయంవేసింది. 

అది కిందికి దిగి ఒడ్డున కూర్చుని వెక్కి వెక్కి యేడ్చింది. 

యింతట్నోకీ నల్లని మెడపట్సీ వున్న పసుపుపచ్చ పిట్ట వొకటి యిసకమీద పరిగెత్తుకుంటూ రావడం దానికి 
కనిపించింది. 

దాన్ని చూస్తే బుజ్జి స్వాలోకి (పాణం లేచొచ్చింది. 

“మా యింటికి యెలా వెళ్ళాలో దారి చెప్పవూ?” అని దాన్ని అడిగింది. 

“యెక్కడినుంచి వొచ్చేవు?” 

“నాకు తెలీదు” 


“నీ యిల్లెక్కడుందో తెలీకపోతే పట్టుకోవడం కష్టమే. సూర్యాస్తమయం అయిపోతుంది, చీకటి పడుతుంది. 
మా యింట్యో వుండకూడదూ? నన్ను షావర్‌ పిట్ట అంటారు. మా యిల్లు యిక్కడికి దగ్శర్శోనే వుంది” అని 
ఆ పిట్ట చెప్పింది. దాని కాళ్ళు పొడుగా వుంటాయి, తోక పొట్టిగా వుంటుంది. 

ప్లావర్‌ పిట్ట కొన్ని అడుగుల దూరం పరిగెత్తి వెళ్ళింది. ముక్కుతో యిసిక కేసి చూపించింది. తర్వాత 
వొంగి, కదురులాంటి కాళ్ళమీద వూగింది. “యిదే మా యిల్లు, లోపలికి రా” అంది. 

బుబ్బి స్వాలో పరీక్షగా చూసింది కాని యిల్ఫులాంటిది యేదీ దానికి కనిపించలేదు. కనిపించినవల్లా యిసికా, 


గులక రాళ్ళూనూ. 


“కనిపించలా? యిక్కడ, యిదిగో గుడ్డు వున్న చోట.” 

బుజ్జి స్వాలోకి యిసకమీద గులక రాళ్ళ మధ్య మచ్చలున్న నాలుగు గుడ్డు ఆఖరికి కనిపించాయి. 

“యేమిటి? మా యిల్లు నీకు నచ్చలేదా?” 

బుజ్జి స్వాలోకి యేమనాలో తోచలేదు. అసలది యిళ్ళే కాదు పొమ్మంటే షా వర్‌ పిట్ట నొచ్చుకుంటుం 
దేమో, అందుకని. 


“పైన కప్పూ గిప్పూ యేమీ లేకుండా ఆరు బయలు చల్బని యిసికమీద పడుకోవడం నాకు అలవాటు లేదు” 


అని అంది, 


“అయ్యొయ్యొ! కష్టమే! అయితే ఆ ఫర్‌ తోపులో పావురాయి యిల్లు వుంది. పోనీ అక్కడ అడిగి చూడు. 
వాళ్ళ యింటికి నేల వుంది. యీ ర్మాతి అక్కడ గడపవచ్చు నువ్వు” అంది పష్మావర్‌ పిట్ట. 

“సరే మరి” అంది బుజ్జి స్వాలో. 

ఫర్‌ తోపు దగ్గరికి యెగిరివెల్లింది. 

పెద్ద (శమ పడక్కంర్గేకుండానే పావురాయి యిల్లు కనిపించింది. ఆ ర్మాతి తనని అక్కడ వుండనియ్యమని 
బుజ్బి స్వాలో పావురాయిని అడిగింది. 

“దానికేం మహా భాగ్యం, నీకు మా యిల్లు నచ్చితే” అంది పావురాయి. 

నిజం చెప్పాలంకే ఆ యింటికి వున్నదల్శా నేల మా(తమే. అంతకి తప్పిస్తే జల్సెడలా అన్నీ కంతలే. పావు 
రాయి వూరికే యెలా పడితే అలా కొమ్మలమీద కొన్ని పుల్ల ముక్కలు పడేసిందంతే. ఆ పుల్ల ముక్కలమీద కొన్ని 
తెల్లని గుడ్డు వున్నాయి. నేల కంతల్శోనుంచి అవి కనిపిస్తాయి. 

బుజ్జి స్వాలోకి ఆశ్చర్యం కలిగింది. 

“యిక్కడున్నదల్గ్లా నేల మ్యాతమే. మీ యింటికి గోడల్సేవు. యిక్కడెలా పడుకుంటారు?” అని 
అడిగింది. 

“వూం సరే అయితే. నీకు గోడలున్న యిల్బు కావాలంకే ఓరియెల్‌ పిట్ట యింటికి వెళ్ళు, నీకది నచ్చవచ్చు” 


అంది. 
జ్‌ 
sre? 
i ET 
శ శ 
త్స 3 


పావురాయి ఆ యింటి చిరునామా బుజ్జి స్వాలోకి చెప్పింది: 'బర్ఫ్‌ తోపులో చాలా అందంగా వున్న 
బర్చ్‌ చెట్టు సైన వుందా యిల్లు. 

బుజ్జి స్వాలో బర్చ్‌ తోపు దగ్గరికి వెళ్ళింది. 

దాని కంటికి అక్కడ వున్న బర్‌ చెట్లన్నీ అందంగానే కనిపించేయి. అది ఓరియెల్‌ యింటి కోసం చాలా 
వెతికింది. ఆఖరికి వో చిన్న కొమ్మమీద వున్న ముచ్చటైన చిన్న యిల్ఫు కనిపించింది. ఆ యిల్లు చాలా సౌకర్యంగా 
వున్నట్టు కనిపీంచింది. చక్కటి బూడిద రంగు కాగితం ముక్కలతో చేసిన గులాబీలా వుందది. 

“యెంత చిన్న యిల్సుంది ఓరియెల్‌కి! నాకు యిక్కడ చోటు సరిపోదు” అనుకుంది బుజ్జి స్వాలో. 

అయినా పోనీ చూద్దాం అనుకుని తలుపు తట్టింది. ఆ యింట్నోనుంచి “రు'మ్మంటూ కందిరీగలు 
దండుగా వచ్చేయి. 

అవి మూగిపోయి కోపంగా “రు"మ్మన్నాయి. బుజ్జి స్వాలోని కుడతాయేమో నన్నట్హు - కనిపించాయి. 

బుజ్జి స్వాలోకి భయం యెక్కువై పరుగు లంకించుకుంది. 

ముదురాకుపచ్చ ఆకులగుండా యెగురుకుంటూ పారిపోయింది. 

వున్నట్టుండి బంగారు రంగూ నలుపు రంగూ కలిసి వున్నది యేదో పక్కన తళుక్కని మెరిసింది. 

అప్పుడు బుజ్జి స్వాలో వో కొమ్మమీద నల్సని రెక్కలున్న బంగారు పిట్టని గుర్తుపట్టింది. 

“మేమిటంత హడావుడిగా పోతున్నావ్‌ బుబ్బి స్వాలో అని ఆ పిట్ట అడిగింది. 

“నేను ఓరియెల్‌ పిట్ట యింటి కోసం చూస్తున్నాను” 

“నేనే ఓరియెల్‌ని. నా యిర్ఫిక్కడే యీ అందమైన బర్‌ చెట్టుమీద వుంది.” 


జ 
mt 
4 * 
త. న్న 
త్‌ తష 
వ 


బుబ్లి స్వాలో చుటూ తా చూసింది. చెటు. తెల్లని కొమ్మలూ, ఆకుపచ్చ ఆకులూ తప్ప యేం కనిపించ 
= యి లు ౧ 


లేదు. బాగా పరికించి చూసేక అయ్యో అని ఆయాస పడింది. 

నేలకి పైన వో కొమ్మకి చొక్కా జేబులాంటి చిన్న బుట్ట తగిలించి వుందంతే. దారం పోగులు, గడ్డి పర 
కలు, వూలు, వెంటటుకలు, పల్చని కాగితంలాంటి బర్చ్‌ బెరడు అన్నిట్నీ పోగు. చేసి అందంగా అర్హినట్టు వుంది అది. 

“చాలు! చాలు! యిలాంటి అల్కా యింటిలో నేను చచ్చినా వుండను! గాలిలో వూగుతూ వుంటుందిది, 
నాకు తల తిరిగిపోతుంది. యే క్షణంలోనేనా టుప్పున యెగిరి పోయేటట్టు వుంది యిది. పైగా పైన కప్పు లేదా 
యిరి” అంది బుబ్బి స్వాలో. 

బంగారు ఓరియెల్‌ కష్ట పెట్టుకున్నట్టు కనిపించింది. “అయితే షిఫ్‌షాఫ్‌ అనే (శావ్యంగా కూసే 


11 


పక్షి యింటికి వెళ్ళు. ఆరుబయట పడుకోడానికి నీకు భయమైతే బహుశౌ దాని గుడారం నచ్చుతుందేమో. ఆ 
గుడారానికి కప్పు వుంది.” 

బుబ్బి స్వాలో షిఫ్‌షాఫ్‌ పిట్ట యింటికి బయల్సేరింది. 

ఓరియెల్‌ పిట్ట వూగులాడే బుట్టు యిల్లు వున్న బర్‌ చెట్టుకింద గడ్డి లో పసుప్పచ్చ షిఫ్‌షాఫ్‌ పిట్ట 
వుంటోంది. 

బుజ్జి స్వాలోకి దాని గుడారం నచ్చింది. ఎండిపోయిన గడ్డి, నాచు పెట్టి దాన్ని కట్టుకుందది. “యేం హాయిగా 


వుందిది. దీనికి యెంచక్కా నేల వుంది, గోడలు వున్నాయి. కప్పు వుంది. యీకల పరుపు వుంది. అచ్చం మా 
యింటికి లాగానే వుంది” అంది. 

తోడు దొరికింది కదా అని షిఫ్‌షాఫ్‌ పిట్ట సంబర పడింది. యెక్కడ పడుకోవచ్చో బుజ్జి స్వాలోకి చెప్తోం 
దంతే, నేల అదరడం మొదలుపెట్టింది. బుజ్జి స్వాలోకి వాణుకు పుట్టింది. మెడ చాచి ఆ ఉరుముల చప్పు 
డేమిటో వింది. 


“ఆ, యేం లేదు. కొన్ని గ్మురాలు తోపు దగ్గరికి దౌడు తీసుకుపోతున్నాయి” అని షిఫ్‌షాఫ్‌ పిట్ట చెప్పింది. 


గోగు రాలు తొక్కితే నీ యిల్లు కూరిపోదూ?'’ 

షీఫ్‌షాఫ్‌ పిట్ట విచారంగా యేం చేస్తాం మరి అన్నట్టు తల వూపింది. 

“అయ్య బాబోయ్‌! యిదేం చోటురా నాయనా!” అని బుజ్జి స్వాలో గుడారంలోనుంచి యివతలికి దూసుకు 
వచ్చేసింది. “నీకో దణ్ణం! యిలాంటి చోటు రెప్ప మూత పడుతుందా నాక్కు క్షణక్షణం యెక్కడ చచ్చిపోతా 
మోనని భయం వుంకే. మా యిల్ఫు చాలా భ్యదంగా వుంటుంది. వొకళ్ళు తొక్కుతారనీ, నేలకేసి కుదుముతారనీ 
భయం లేదు అంది. 

కల్పి యిల్లు బహుశా (గెబె పిట్టల యిళ్ళల్భాంటిద్దై వుంటుంది. వాళ్ళ యిల్ఫు చెట్టు మీద లేదు, అంచేత 
గాలికి కొట్టుకుపోదు, నేలమీదా కాదు, అంచేత యెవళ్ళ్లూ తొక్కరు. యేం, నిన్నక్కడికి తీసుకెళ్ళమంటావా? 

“వూ” 

అవి రెండూ (గెబె పిట్ట కోసమన్చెప్పి యెగిరి వెళ్ళాయి. 

అవి సరస్సు దగ్గరికి వెళ్ళాయి. అక్కడ వో రెల్లు పొదల ద్వీపం కనిపించింది. దాని చుట్టూతా నీళ్ళు ఆవ 
రించి వున్నాయి. అక్కడ వుంది వో పెద్ద తల పక్షి, దాని తలమీద చిన్న చిన్న కొమ్ముల్ళా సైకి లేచి వున్నాయి 


వాలు! 


యీకలు. 

ఆ కొమ్ముల్జాంటి యీకలున్న పక్షిని ఆ ర్మాతికి వుండనియ్యమని అడుగు అని బుజ్జి స్వాలోకి షిఫ్‌షాఫ్‌ 
పిట్ట చెప్పింది. ఆ తర్వాత తను సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. 

బుజ్జి స్వాలో సరస్సు మధ్యలో వున్న ద్వీపం దగ్గరికి వెళ్ళింది. ఆ ద్వీపం తేలుతోంది. అది చూసి దానికి 
ఆశ్చర్యం కలిగింది. నీళ్ళమీద అటూ యిటూ వూగే యెండు రెల్లు మోపు అది. ఆ మోపు మధ్యలో కంత వుంది. 
ఆ కంతలో మెత్తటి బాడవ గడ్డి పరిచి వుంది. దానిమీద (గెబె పిట్ట పెట్టిన గుడ్డు వున్నాయి. వాటిమీద సన్నని 
యెండు రెల్లు పరకలు కప్పి వున్నాయి. 


తేలుతూ వుండే ఆ ద్వీపం అంచున (గెబె పిట్ట కూర్చుంది. ఆ ద్వీపం యేదో తెప్ప అయినట్టుగా దానిమీద 
సరస్సులో (పయాణం చేస్తూ వుందది. 


14 


ఆ ర్యాతి గడిపేందుకు చోటు కోసం తను వెతుకుతున్నానని బుజ్జి స్వాలో (బె పిట్ట తో చెప్పింది. 
లు 


మీద వుండడానికి వీలవుతుందేమోనని అడిగింది. 

“అలలమీద పడుకోగలవా, భయమేస్తుందా?” 

“కాని ర్మాతిళ్ళప్పుడు వొడ్డున దీన్ని కళ్టుసుకోవూ?”” 

“నా యిళ్ళేమన్నా పడవనుకున్నావా యేమిటి? గారి యెటు వీస్తే అటు పోతుందిది. అంచేత 
వార్పూ వూగుతూ వుంటాం, వెనక్కీ ముందుకీ కదులుతూ వుంటాం.” 

“అయ్యో బాబోయ్‌! నాకు భయం. యింటికి పోతా,” 

(గెబె. పిట్టకి కోపం వచ్చింది. 


Een Vern, 
AP My 


ipa 


బడతారు సా రారు జు న 
న న స 


ఆ ద్వీపం 


రాతి తెల్బ 


“ఉఫ్‌! మరీ స్తూకరాలు పోకు. నీకు యేదీ వో పట్టాన నచ్చేటట్టు లేదు. దయచెయ్యి, నీ యిష్టం వొచ్చిన 
చోటికి వెళ్ళి అంటూ అది బుజ్జి స్వాలోని తరిమేసింది. 
. బుబ్బి స్వాలో యెగిరిపోయింది. దానికి వొకకే యేడుపు వొచ్చేస్తోంది. 
వో పక్కనేమో చీకటి పడిపోతోంది. కొంచెం సేపట్లో అది వో దట్టమైన అడివి దగ్గరికి చేరుకుంది. పొడు 
గాటి వో ఫర్‌ చెట్టు పెద్ద కొమ్మమీద దానికి వో యిల్లు కనిపించింది. 
అది గుండంగా వుంది. పుల్హలతోనూ, కొమ్మలతోనూ కట్టిన యిలు అది. లోపల వెచ్చగా, వుండే మెత్తని 
నాచుతో గచ్చు చేసి వుంది. 
“హమ్మయ్య! యిదీ నేను వెదికేలాంటి యిల్లు. దిట్టంగా వుంది, దీనికి కప్పు వుంది.” 


= OU 
బుజ్జి స్వాలో ఆ పెద్ద యింటికి యెగిరివెళ్ళింది. ముక్కుతో గోడమీద తట్టింది. “యీ రాతికి నన్నిక్కడ 
తల దాచుకోనియ్యరూ” అని జాలిగా అడిగింది. 


16 


హఠాతు గా భయం కలిగించే జేగురు రంగు బొచ్చు తల వొకటి యివతలికి వచ్చింది. దానికి పెళుసుగా వుండే 
మీసాలున్నాయి. పసుప్పచ్చని పళ్ళు వున్నాయి. 


యిదెప్పట్నుంచి? రాతి తల దాచుకోనిమ్మని అడుగుతూ పిట్టలు ఉడతల యిళ్ళ తలుపు తట్టడం 
యెప్పట్నుంచీ అంట?” అని ఆ దయ్యం గురుమంది. 


బుబ్బి స్వాలోకి భయంతో సె పై (పాణం సై 


నే పోయింది. అది కొరడు బారిపోయింది. సయ్యన దూసుకు 
పోతూ అడివి పైన యెగిరింది. రెక్కల్లో సత్తువ మేరకి యెగురుతూ వొక్క క్షణం కూడా వెనక్కి చూళ్ళేదు 
) 


. ౧ క్ష 
ఎగిర్కీ ఎగిరీ యిక దానికి శక్తి లేకపోయింది. వెనక్కి చూద్దామని అటు తిరిగింది. చితం! యెవళ్ళూ తనని 
తరిమి కొట్టడం లేదు. కిందికి చూసింది. నది కనిపించింది. అదుగో అరె తన నదే అది 


నదిమీదకి జయ్యన దూసుకు వెళ్ళి ది. అక్కణ్నుంచి న్మిటపాటి కొండ శిఖరం చివరకంటా యెగిరింది 
అక్కడ అదృశ్యం అయిపోయింది. 
కూచి కొండ పక్క భాగంలో కంతలు వున్నాయి. ఒకో కంతా ఒకో స్వాలో పిట్ట గూడు. బుజ్జి స్వాలో వో 


లు . ౫ 
కంతలోకి దూరింది. దానిలోకి చొచ్చుకుపోయి, బాగా సన్నగా వున్న సారంగంలోకి పోయింది. దాని చివరకంటా 
పోగానే అక్కడ గుండంగా విశాలంగా వున్న జాగా వచ్చింది 


అక్కడ వాళ్ళ అమ్మ దాని కోసం యెదురు చూసోంది 


అలిసిపోయిన బుజ్జి స్వాలో ఆ ర్మాతి యెండు గడ్డితో, గురపు వెం(డుకలత్‌ యీకలతో చేసిన తన 
వెచ్చని మెత్తని పరుపుమీద ఆదమరిచి న్నిదపోయింది. 


గుడ్‌ నైట్‌! 


యెర్ర గుట్ట 


చిక్‌ యెర తలకాయ పిచిక. అతనికి యేడాది వయసు వస్తూనే చిరికాను పెండి చేసుకున్నాడు, సాంత 
యిల్లు కట్టు కోవాలని అనుకున్నాడు. 

చిరికా పిచికల భాషలో అన్నది: “చిక్‌, మన గూడు యెక్కడ కటుకుందాం? చూసినావా మన తోటలోని 
చెట్ల తొ(రలన్నీ యిప్పటికే నిండిపోయినాయి.” 

“పరవా లేదులే!” అన్నాడు చిక్‌. సహజంగానే, అతను కూడా పిచికల భాషలోనే మాట్సాడినాడు. “మన 
పారుగువాళ్ళను వాళ్ళ యింట్యోనుండి తరిమేద్దాం, వాళ్ళ చెట్టు తారను ఆ కమించుకుందాం.” 

చిక్‌కు కొట్టాటంhే మహా యిష్టం. చిరికాకు తన ద్రెర్యం చూపించడానికి యింత మంచి అవకాశం 
దొరికినందుకు అతనికి సంతోషం కలిగింది. పిరికి చిరికా అతన్ని ఆపేలోపలే అతను తాను కూర్చున్న చెట్టు 
కొమ్మమీదనుండి యెగిరి, పెద్ద రొవాన్‌ చెట్టుమీదికి పోయినాడు. దాని తొర్రలో చిక్‌ యీడువాజే అయిన మరొక 
పిచిక కాపుర ముండేవాడు. ఆ సమయంలో అతను యింట్నో లేడు. 

“తా రలో (పవేశిస్తాను"' అనుకున్నాడు చిక్‌. “యజమాని వస్తే, నన్ను నా యింట్నోనుండి తరిమేయ 
డానికి అతను (పయత్నిస్తున్నాడని కేకలు వేస్తాను. అప్పుడు పెద్ద పిచికలన్నీ యిక్కడికి వచ్చి, అతన్ని బాగా తన్ని 
పంపిస్తారు.” 


కానీ తన పారుగువానికి సెండె ౦దనీ, అతని భార్య అప్పటికే అయిదు రోజులుగా ఆ చెట్టు తొ రలో 


(రై తెలుగు అనువాదం “(పగతి” (పచురణాలయం, 1975 


18 


గూడు కట్టుతూవుందనీ చిక్‌ పూర్తిగా మరచిపోయినాడు. 

అతను తొరలోకి తల దూర్చగానే అతని ముక్కుమీద యెవరో పొడిచినారు. అతను బాధతో కీచుమంటూ 
వెనక్కి యెగిరినాడు. సరిగ్గా అదే సమయంలో అతని పొరుగువాడు వెనకనుండి అతనిమీద దాడిచేసినాడు. యిద్దరూ 
గారిలో కలబడి, నేలమీద పడి, ఒక గుంతలోకి దొర్శినారు. 

చిక్‌ కొట్టాటలో మంచి నేర్పరి. అతని పొరుగువాడు ఓడిపోతూవుండినాడు. 

యింతలో యీ కలకలం విని పెద్ద పిచికలు అక్కడికి వచ్చినాయి. తప్పు యెవరిదై.ందీ వాళ్ళకు వెంటనే 
అర్హమైంది. అందరూ కలిసి చిక్‌ను చావదన్నినారు. అతను కంపరమెత్తి పారిపోయినాడు. 

అతనికి యేదో పొదలో స్పృహ వచ్చింది. ఆ పొద అతనెన్నడూ యెరగనిది. అతనికి ఒళ్ళంతా సలుపుతూ 
వుండింది, 


చిరికా భయంతో పక్కన కూర్చొని వుండింది. 


“చక్‌” అన్నది చిరికా. ఆమె కంఠంలో యెంత దుఃఖం వుండిందంకే, పిచికలకు యేడ్వడం చేతనై వుంకే 
చిక్‌ భోరున యేడ్చేవాడే. “చిక్‌, మన మింక మన తోటకు వెళ్ళనే వద్దు. మరి మన సంతానాన్ని యెక్కడ పొద 
గారి యిప్పుడు?” 

తాను ' పెద్ద పిచికల కంటబడకూడదని చిక్‌ కూడా అనుకున్నాడు. కనిపిస్తే అవి తనను చంపేస్తాయి. 
కాని తాను భయపడినట్లు చిరికా కనిపెట్టడం అతనికి యిష్టం లేదు. అతను చెదరిన యీకలు సర్చుకొని, 
ఆయాసంనుండి కాస్త తేరుకొని, అన్నాడు: 

“పరవా లేదులే! అంతకంటె మంచి తావు దొరుకుతుంది మనకు.” 

కొత్త తావు కోసం వెదకుతూ యిద్దరూ బయలుదేరినారు. 

వాళ్ళ కొక అందమైన నీలి నది కనిపించింది. నది కావల పెద్ద గుట్ట వుండింది. యెర మట్టీ, యిసుకా 
వున్న గుట్ట అది. గుట్టపైన, పేటు వద్ద లెక్క లేనన్ని బొరియలు కనిపించినాయి వాళ్ళకు. పెద్ద బొరియల 
దగ్గర కాకులూ, గద్దలూ కూర్చొనివుండినాయి. -చిన్న _బొరియలలోనుండి స్వాలో పిట్టలు బయటికి 
వస్తూ, లోపలికి పోతూ వుండినారు. పేటుపైన తెల్ల స్వాలో పిట్టల గుంపు చిన్న మేఘంలాగ ఆడుతూ 
వుండింది. 


“అవి యెంత హాయిగా వున్నాయో చూడు!” అన్నది చిరికా. “య్మెర గుట్టమీద మనమూ గూడు కట్టు 
కుందాం.” 
చిక్‌ పిచిక కాకులనూ, గద్దలనూ సంకోచంతో చూసింది. అతను యిలా అనుకున్నాడు: “స్వాలోలకు 


సులభం. అవి తమ బొరియలు త్లామే తవ్వుకున్నాయి. యెవరో కట్టుకున్న గూటి కోసం నేను పోరాటం 
చేయాలీ?” అనే ఆలోచనతో వెంటనే చిక్‌కి మళ్ళీ ఒళ్ళు సలపసాగింది. 


ct 


యిది నాకు నచ్చదు అన్నాడు అతను. “యింత రణగొణ గోలలో చెవులు చిల్లులు 
పడతాయి” 


వాళ్ళు యెగిరి యింకా ముందుకు పోయినారు. 


వాళ్ళ కొక వనమూ, దాని కవతల ఒక చిన్న యిల్ఫూ కనిపించినాయి. యింటి పక్కన కొయ్య పలకలతో 
కట్టిన గుడిసె వుండింది. 


చిక్‌, చిరికా గుడిసె కప్పుమీద కూర్చున్నారు. అక్కడ పిచికలూ, స్వాలోలూ లేవని చిక్‌ వెంటనే గమనించి 
నాడు. 


“యిక్కడ మనం సుఖంగా బతకవచ్చుకి అన్నాడు చిక్‌ ఉల్లాసంగా. “యింటి చుట్టూ గింజలూ, 


తిండి సామ్మగీ యెలా వున్నాయో చూడు! యిక్కడ మనం ఒంటిగా వుందాం, యెవరినీ దగ్గర 
చేరనివ్వకుండా.” 


20 


“చిక్‌, అటు చూడు” అన్నది చిరికా. “వాకిలి ముందర యెంత భయంకరమైన జంతువో!” 
చిరికా చెప్పింది నిజమే. వాకిలి ముందర పెద్ద, బలిసిన యెర పిల్లి న్నిదపోతూ వుండింది. 

“పరవా లేదు!” అన్నాడు చిక్‌ దైర్యంగా. “యీ పిర్మి మనల్నేం చేస్తుంది? దీన్ని జడిపిస్తాను చూడు!” 
చిక్‌ స్మరున పిల్లి వైపు దూసుకపోయినాడు. ఆ వేగానికి చిరికా కూడా భయంతో కీచుమన్నది. 

చిక్‌ క్షణంలో పిల్లి మూతి దగ్గ రున్న రొబ్బు ముక్కను ముక్కున కరచుకొని, వెంటనే గుడిసె కప్పుమీదికి 


తిరిగివచ్చినాడు. 
పిల్లి కదలనైనా కదలలేదు. అతను ఒక కన్ను మాతం తెరచి, తుంటరి పిచికను గమనించినాడు. 
“చూసినావా?” అన్నాడు చిక్‌ బడాయిగా. “అతన్ని చూస్తే నీ కింకా భయమేనా?” 


చిరికా అతనితో వాదించలేదు. గూడు కట్టుకోడానికి అనువైన సలం కొరకు వాళ్ళు వెదక 
సాగినారు. 

గుడిసె కప్పుకింద విశౌలమై న సందును వాళ్ళు యెన్నుకొని, గడ్డి పరకలూ, గురపు వెండుకలూ, పకుల 
యీకలూ, మొదలైనవి అక్కడికి తేసాగినారు. 

వారం తిరక్క ముందే చిరికా తమ గూటిలో మొదటి గుడ్డు పెట్టింది.” గుడ్డు చిన్నది - యెరుపు, తెలుపు 
పొడలు గలది. చిక్‌కు యెంతో ఆనందమై ౦ది. ఆ ఆనందంలో అతను తన భార్య గౌరవార్హమూ, తన గౌరవార్భమూ 
ఒక పాట కూడా కట్టినాడు: 


“కిచకిచ కిచ్‌ 
కిచకిచ కిచ్‌ 

కిచకిచ కిచకిచ 
కీచుకీచు కిచ్‌!” 


యీ చిన్న పాటకు బొత్తిగా అర్హం లేదు, కానీ కంచెమీద అటూ యిటూ యెగురుతూ పాడుకోడానికి 
యెంతో అనుకూలమై నది. 

ఆరు గుడ్డు పెట్టి న తర్వాత చిరికా పాదగడం (పారంభించింది. 

చిరికాకు పురుగులూ, యీగలూ పట్టుకురావడానికి చిక్‌ యెగిరిపోయినాడు. యెందుకంశే, పొదిగేటప్పుడు 
చిరికాకు మెత్తని, రుచికరమై న ఆహారం అవసరం. చిక్‌ యింకా రాలేదేమో అని చిరికా బయటికి వచ్చి చూడా 
లనుకుంది. 

సందులోనుండి చిరికా బయటికి తొంగిచూడగానే, పదునైన గోర్లు గల పెద్ద పంజా కప్పుమీదనుండి వచ్చి 
ఆమె యీకలు పట్టుకుంది. చిరికా తటాలున గుంజుకొని తప్పించుకుంది. పిల్లి పంజాలోకి పిడికెడు యీకలు 
వచ్చినాయి. చిరికా ఒక క్షణం ఆలస్యం చేసివుంకే, పిరికి దొరికిపోయేదే. 


ల 


చిరికా పారిపోవడం చూసి పిల్చి సందులోకి పంజా దూర్చి, గడ్డితో, యీకలతో నిర్మించిన గూడు నంతటినీ 
బయటికి లాగినాడు. చిరికా యెంత మొత్తుకున్నా లాభం లేకపోయింది. అప్పుడే తిరిగి వచ్చిన చిక్‌ దైర్యంగా పిర్మి 
మీద దాడిచేసినాడు, కానీ లాభం లేకపోయింది. వాళ్ళ కెవరూ సాయం రాలేదు. అమూల్యమైన ఆరు గుడ్గనూ 
య్మెర దొంగ తినేసినాడు. వుత్త గూడు గారికి కొట్టుకపోయింది. 

ఆ రోజే పిచిక లిద్దరూ గుడిసెను శౌశ్వతంగా వదలి, వనంలో చేరినారు, యెర పిల్లికి సాధ్యమైనంత 
దూరంగా వుండాలని. 

వనంలో వాళ్ళ అదృష్టం బాగుండింది. త్వరలోనే వాళ్ళ కొక ఖాళీ చెట్టు తార కనిపించింది. వాళ్ళు 


గడ్డి పరకలూ, అవీ యివీ తెచ్చి, ఆ వారమంతా కష్టపడి గూడు కట్టుకున్నారు. 
య్‌ లు లు 


వాళ్ళ యిరుగు పొరుగున గోరువంక దంపతులూ, పాలపిట్ట దంపతులూ, కవుజు దంపతులూ వుండినారు, 


(పతి జంటకూ వాళ్ళ సొంత యిల్లు వుండింది. అందరికీ తిండి సమృద్దిగా వుండింది. కానీ, చిక్‌ కేవలం తన 
ధైర్యమూ, బలమూ చూపించడానికి పొరుగువాళ్ళ తో కొట్టాటలు పెట్టుకున్నాడు. 

కానీ గోరువంక చిక్‌కంటు బలశాలి. అతను చిక్‌ను బాగా తన్ని పంపించినాడు. అప్పటినుండి చిక్‌ కాస్త 
జ్యా గత్తగా వుండినాడు. యిరుగు పారుగులు దగ్గర వున్నప్పుడు అతను ఈకలు లేపి, యుద్ద వీరుని లాగా కిచ 
కిచమని మాతం అనేవాడు. కానీ వాళ్ళది పట్టి ంచుకోలేదు -తమ బలం గురించీ, ధైర్యం గురించీ డంబాలు 
కొట్టుకోవడం వాళ్ళకూ అలవాశే. 

అందరికంబు ముందు కేకలు వేసింది గోరువంక. అతను పిచికల యిరుగు పారుగులలోకల్లా దూరాన వుండి 


24 


నాడు. కానీ (పమాదం సూచించే అతని కేకలు చిక్‌కు వినిపించినాయి. 

“విన్నావా! అని చిక్‌ చిరికాకు క్టేకవేసినాడు. “గోరువంక కేకలు వేస్తు న్నాడు, (పమాదం ముంచుకొచ్చిం 
దన్నమాట!” 

చిక్‌ చెప్పింది నిజమే. యేదో భయంకరమైన జంతువు వాళ్ళ దగ్గరికి వస్తూవుండినాడు. గోరువంక తర్వాత 
పాలపిట్ట కేకలు వేసినాడు, ఆ తరువాత కవుజు కేకలు వేసినాడు. చిక్‌ కు నాలుగు చెట్టు అవతలే కవుజు వుండేది. 
అతనికి శ్యతువు కనిపించినాడంకే, ఆ శ్యతువు చాలా దగ్గర వున్నా డన్నమాట. 

చిరికా చెట్టు తొారలోనుండి బయటికి వచ్చి, ఒక కొమ్మమీద చిక్‌ పక్కన కూర్చుంది. యిరుగు పొరుగులు 
(ప్రమాదం గురించి వాళ్ళకు హెచ్చరిక యిచ్చినారు, దానిని యెదుర్కోడానికి వాళ్ళు సిద్బపడినారు. 

పొదలలో య్మెర బొచ్చు జంతువు వాళ్ళకు కనిపించినాడు. కాసేపట్హో వాళ్ళు తమ శ్మతువును గుర్తుపట్టి 
నారు - యర పిలి బయలులోకి వచ్చినాడు. యిరుగు పొరుగులు కేకలు వేసి తన రాకను తెలియజేసినారనీ, 
చిరికా గూట్లో దొరికే అవకాశం లేదనీ పిల్లికి అర్భమైంది. అందుకని అతను చాలా కోపంగా వుండినాడు. 

హఠాత్తుగా అతని కొన తోక కదలసాగింది. అతను కండ్లు చిట్టించినాడు: పిర్చికి చెట్టు తొర కనపడింది. 
అర డజను పిచిక గుడ్డు మంచి విందు భోజన మౌతాయి అతనికి. పిల్లి పెదవులు నాక్కున్నాడు, చెళ్ళుక్కి తొరలో 


పరిజా దూర్చినాడు. 


చిక్‌, చిరికా వనం దద్బరిల్నేటట్ట్ళు గోల చేసినారు, కాని యెవరూ వాళ్ళకు సాయం రాలేదు. యిరుగు పారు 
గులు తమ తమ చెట్లమీద కూర్చొని, భయంతో అరచినారు. (పతి జంటా తమ గూడు యేమౌతుందో అని భయ 
పడినారు. 

పిల్చి తన వాడి గోళ్ళతో పిచిక గూడును పట్టి తొ రలోనుండి లాగినాడు. 

కానీ యీసారి పిర్షికి అదృషం లేదు-గూట్నో గుడ్డు లేవు, పిర్మి యెంత వెదకినా యేమీ 
దొరకలేదు. 

అతను గూటిని జారవిడిచి, కిందికి దిగివచ్చినాడు. పిచికలు అలాగే కేకలు వేస్తూవుండినారు. 

పిల్చి పొదల వద్దకు నడిచిపోయి, వాళ్ళవైపు తిరిగి చూసినాడు. 

“సరేలే యెన్నాళ్ళు తప్పించుకుంటారో చూస్తానుగా! మీరు యింకొక గూడు కట్టు కోండి, యింకొక 
చోట పిల్ణల్ని కనండి. అయినా, వచ్చి అన్నిటినీ తినేస్తాను. పిల్లలతో పాటు మిమ్మల్నీ తినేస్తాను!” అన్నట్లు 
వుండినాయి అతని చూపులు. అప్పుడు పిలి యెంత భయంకరంగా అరిచినాడంశే, చిరికా భయంతో వణకి 
పోయింది. 

పిర్ణి వెళ్ళిపోయినాడు. ధ్వంసమైన తమ గూడు దగ్గర దుఃఖిస్తూ, చిక్‌, చిరికా మిగిరినారు. 

చివరకు చిరికా అన్నది: 

“చిక్‌, కొద్ది రోజుల్లో నేను తప్పకుండా మళ్ళీ గుడ్డు పెడతాను. త్వరగా వెళ్ళి, నదికి అవతల, పిల్మికి 
అందుబాటులో లేని చోట గూడు కుట్టు కుందాం.” 


26 


నదిమీద వంతెన వుందనీ, ఆ వంతెనమీద నడిచి పిల్లి తరచుగా నదిని దాటుతుంటాడనీ చిరికాకు తెలియదు. 
చిక్‌కు కూడా తెలీయదు. 


“పోదాం పది” అని ఒప్పుకున్నాడు చిక్‌. 
యిద్దరూ యెగిరిపోయినారు. 
కాసేపదో వాళ్తు సరిగా య్మెర గుట్ట వద కే వచ్చినారు. 
౧ ౧ Vas లు య 
“రండి! రండి!” అని స్వాలోలు కేకలు వేసినారు, తమ స్వాలోల భాషలో. “మా య్మెర గుట్ట మీద 
అందరమూ ఒకే కుటుంబం లాగ జీవిస్తాము!” 
“మీరు మాతో కొట్లాడుతారేమో” అన్నాడు స్ట 


“మెందుకు కొట్టాడుతాం?” అన్నారు స్వాలోలు. “నదిమీద బోలెడు రెక్కల పురుగులు ఆడుతుంటాయి, 
అందరికీ తగినన్ని. ఖాళీ బొరియలు కూడా బోలెడున్నాయి. మీకు నచ్చింది యేరుకోండి.” 

“కాకులూ, గద్దలూనో?” చిక్‌ అడిగినాడు. 

“గద్దలు మిడతలనూ, పొలంలో యెలకలనూ పట్టుకుంటారు. వాళ్ళు మా జోలికి రారు. అందరమూ స్నేహి 
తులం.” 

చిరికా చెప్పింది: 

“నా మాట విను, చిక్‌. మనం యింత దూరం వచ్చినాం, యింతకంశు అందమైన స్పృలం యెక్కడా 
కనిపించలేదు. యిక్కడే వుండిపోదాం,” 

ఉప్పే”? అన్నాడు చిక్‌, “ఖాళీ బొరియలు వున్నాయి గనుక, యెవరూ కొట్సాటకు రారు గనుక, యిక్కడే 
వుందాంలే.” 

వాళ్ళు దగ్గరికి పోయినారు. గద్పలూ, కాకులూ వాళ్ళను పట్టించుకోలేదు. 

మరీ లోతు లేకుండా, కాస్త వెడల్పు ద్వారం గల బొరియ కోసం వాళ్ళు వెదకినారు. అలాంటివి రెండు 
కనిపించినాయి, దగ్గర దగ్గర. 

ఒక బొరియలో వాళ్ళు గూడు కట్టుకున్నారు, అందులో చిరికా గుడ్డు పెట్టి, పాదగసాగింది. మరొక 
దానిలో చిక్‌ ర్మాతిపూట ని దపోయేవాడు. 

స్వాలోలూ, కాకులూ, గద్పలూ చాలా కాలం కిందకే తమ పిల్లలను పొదిగినారు. చిరికా ఒక్కతే ఓపికగా 
తన చిన్న చీకటి బొరియలో ఒంటరిగా కూర్చుంది. (పొద్దుననుండి సాయం(తందాకా ఆమెకు చిక్‌ తిండి తెస్తూ 
వుండినాడు. 

రెండు వారాలు గడిచినాయి: య్మెర పిల్లి రాలేదు. పిచికలు అతన్ని మరిచిపోయినారు. 

చిక్‌ తన పిల్లల కోసం తహతహతో యెదురుచూస్తూూ వుండినాడు. అతను చిరికాకు పురుగునో, యీగనో 
తెచ్చినప్పుడల్లా అడిగేవాడు: 

“వాళ్ళు లోపలనుండి పొడుస్తు న్నారా?” 

“యింకా లేదు” 

“త్వరలో పొడుస్తారు గదూ?” 

“యిక అక ఆలస్యం లేదులే” అని చిరికా అతనికి నమ్మజెప్పింది. 

ఒక రోజు ఉదయం చిరికా పక్క బొరియలో వున్న చిక్‌ను కేకవేసింది: 

“త్వరగా రా! అప్పుడే ఒకడు పొడుస్తున్నాడు!” 

చిక్‌ పరుగు పరుగున గూటి వద్దకు పోయినాడు. గుడ్నులోపలినుండి పిచిక పిల్హవాడు తన బలహీనమైన 
ముక్కుతో పాడవడం అతనికి సన్నగా వినిపించింది. 


28 


చిరికా జ్యాగత్తగా పిల్లవానికి సాయం చేసింది: గుడ్డు సెంకును అక్కడక్కడ పగలగొట్టింది. 

కొద్ది నిముషాల తర్వాత పిల్గవాడు గుడ్డులోనుండి చూసినాడు. అతను చాలా సన్నగా వుండినాడు, ఒంటి 
మీద బొచ్చు లేదు, కండు మూసుకపోయి వుండినాయి. 

చాలా సన్నని మెడమీద పెద్ద తలకాయ వుండింది. 

యలు 

“యెంత చ్మితంగా వున్నాడు!” అన్నాడు చిక్‌ ఆశ్చర్యంతో. 

చిరికాకు కోపం వచ్చి, అన్నది: 

“చిత మేముంది! బాబు యెంతో బాగున్నాడు. అసలు నీ కిక్కడ యేం పని వుంది? యీ గుడ్డు పెంకును 
తీసుకపోయి, యెక్కడైనా దూరాన పారవేసీఠా.” 

చిక్‌ ఆ పెంకు ముక్కలు ఒకటొకటే మోసుకపోతూవుండగా, యింతలో రెండవ పిల్చవాడూ, మూడవ 
పీల్ణవాడూ లోపలనుండి పొడవడం (పారంభించినారు. 

అప్పుడు యర గుట్ట మీద కలకలం చెలరేగింది. 

స్వాలోల గావు కేకలు బొరియలో వున్న పిచికలకు వినపడినాయి. 

చిక్‌ బయటికి దూకి, యెర పిల్చి కొండ సేటు యెక్కుతున్నాడని వెంటనే వార్త తెచ్చినాడు. 

“అతను నన్ను చూసినాడు! అంటూ చిక్‌ అరచినాడు. ““కాసేపట్హో యిక్కడికి వస్తాడు. మనల్నీ, మన 
పిల్లల్నీ బయటికి లాగుతాడు. త్వరగా యెక్కడికైనా పారిపోదాం పద!” 
స్‌ రు 

“నేను రాను” అన్నది చిరికాా యేడుపు గొంతుతో. “నా బాబులను వదలి నేను రాను. అయ్యేది జౌతుంది!” 

చిక్‌ యెంత చెప్పినా చిరికా కదలలేదు. 

అప్పుడు చిక్‌ గూట్యోనుండి బయటికి వచ్చి, పిచ్చివానిలా పిర్మిమీద దాడి (పారంభించినాడు. కానీ పిల్శి సైకి 


29 


యెక్కుతూనే వుండినాడు. స్వాలోలు మేఘంలాగ సైన ఆడుతూ వుండినాయి. గద్దలూ, కాకులూ గోల చేస్తూ 
వాటికి సాయం వచ్చినారు. 


పిల్లి వడిగా పైకి యెక్కి పంజాతో బొరియ అంచు పట్టుకున్నాడు. 
యిక పిర్గి తన పంజాను బొరియలోకి దూర్చి, చిరికానూ, పిల్లలనూ, గుడ్డనూ బయటికి లాగడమే తరువాయి. 


ఆ క్షణంలో ఒక గద్ద పిలి తోకను పొడిచినాడు, మరొక గద్ద అతని తలమీద తన్నినాడు, యిద్దరు కాకులు 
అతని వీపుమీద తన్నినారు. 


పర్లి బాధతో మూల్సినాడు. అతను వెనక్కి తిరిగి పక్షులను తన పంజాలతో పట్టుకోడానికి (పయత్నించి 
నాడు. కానీ వాళ్ళు తప్పించుకున్నారు, పిల్లి కిందికి దొర్శినాడు. అతను దొర్గకుండా ఆగడానికి చేతికి 


30 


పట్టు యేదీ దొరకలేదు. యిసుక కూడా జారుతూ వుండింది; పిల్లి అంతకంతకూ వేగంగా కిందికి 
దొర్తి నాడు. 
౧M 

పకులకు అతను కనిపించలేదు. వాళ్ళకు కనిపించిందల్లా యె. రని దుమ్ము మేఘం. వ ంప్‌! -- మేఘం 
నదిమీద వాలింది, దుమ్ము అణగిన తర్వాత నది మధ్యలో తడిసిన పిల్లి తల పక్షులకు కనిపించింది. చిక్‌ అతని 
సైన ఆడుతూ, అతని తలమీద తన్నినాడు. 

పిలి నది దాటి గట్టు మీదికి పోయినాడు. నేలమీద కూడా చిక్‌ అతన్ని వెంటపడినాడు. పిర్మికి భయం 
తేరలేదు. చిక్‌ను పట్టుకునే ధైర్యం అతనికి లేకపోయింది. అతను తడిసిన తోక యొత్తుకొని యింటికి 


పరుగెత్తినాడు. 
అప్పటినుండి య్మెర గుట్ట దగ్గర మళ్ళీ యెప్పుడూ యర పిల్లి కనిపించలేదు. 


గబగబా ఇల్లు చేరుకున్న చీమ 


ఓ చీమ బర్చ్‌ చెట్టు చిఠారు కొమ్మకంటా యెక్కింది. అక్కణ్ముంచి కిందికి చూసింది. తన చీమల పుట్ట 
యెక్కడుందో దానికి సరిగ్గా కనిపించనే లేదు. 

అది వొక ఆకుమీద కూర్చుని 

క క్రాన్సేప్టు యిక్కడ విశౌంతి తీసుకుని తర్వాత కిందికి దిగుతాలే” అనుకొంది. 

చీమ కుటుంబంలో చాలా గట్టి నియమాలు వుంటాయి. సుర్యాస్తమయం అవుతోందీ అనగానే చీమలన్నీ 
యింటికి గబగబా చేరుకోవాల్సిందే. సూర్యాస్తమయం కాగానే చీమ పుట్టలో సారంగ మార్షాలన్నీ మూసేసి అవి 
ని దపోతాయి. యే చీమ అయినా ఆలస్యంగా వొస్తే యిక ర్మాతంతా ఆరు బయట గడపాల్సిందే. 

సూర్యుడు అడివి వేపు వాలుతున్నాడు. 

కాని యీ చీమ యింకా ఆకుమీదనే కూర్చుంది. 

“అబ్బో, నాకు బోలెడు వ్యవధి వుంది. కిందికి దిగడానికి ఆళ్ళే సేపు పట్టదులే” అనుకొంది. 

అది కూర్చున్న ఆకు మంచిది కాదు. పండబారి, యెండిపోయింది. గాలి తెర వీచి ఆ ఆకుని కొమ్మనుంచి 
తుంచేసి, అడివిమీదుగా యెగరేసుకుపోయింది. నదిమీదుగా, వూరుమీదుగా యెగరేసుకుపోయింది. 

చీమ (పాణం పోయిందనే భయపడుతూ ఆకుని కరుచుకునే వుంది. 

గారి ఆ ఆకుని వూరి అవతల మైదానం దాకా యెగరేసుకుపోయింది. అక్కడ కింద దాన్ని పారేసింది. ఆకు 
సరిగా వో రాయిమీద పడింది. ఆ దెబ్బకి చీమ కాళ్ళు నొప్పి పుట్టాయి. 


32 


“చచ్చా నోయ్‌! యిక యిల్లు చేరలేను. కాళ్ళు నొప్పి లేకపోతే యిళ్ళే యింటికి పోదును, యేమంకే యిదంతా 
చదునుగా వుండే (ప్రాంతమే. కాని కాళ్ళు నొప్పిగా వున్నాయి. నేను వెళ్ళలేను. కాళ్ళు తడబడతాయి” అని నేలమీద 
పడుకుని అది అనుకొంది. 

చీమ చుట్టూతా చూసింది. దానికో ఆకుపురుగు కనిపించింది. అది మిగతా అన్ని ( కిముల్మాగానే వుంది. 
కాని దానికి కాళ్ళు వున్నాయంతే. 

“ఆకుపురుగు, ఆకుపురుగు! నన్నింటికి తీసుకెళ్ళవూ? నా కాళ్ళ న్నీ నొప్పి పెడుతున్నాయి” అంది చీమ, 

“నన్ను కుడతావు బాబూ నువ్వు, కుడతావా?ో 

“వృుహుక' 

“సరే అయితే, పద.” 

చీమ దాని వీపుమీద యెక్కింది. ఆకుపురుగు వీపు వొంచితే వెనక కాళ్ళు ముందుకు వచ్చాయి. వాటిని ముందు 
కాళ్ళు తగిలేటట్టు తెచ్చి పెట్టుకుంది. అప్పుడు దానీ తోక భాగం సరిగ్గా దాని తల వెనక్కి వచ్చింది. ఆ తర్వాత 
వున్నట్టుండి ముందు కాళ్ళని నేలమీదనుంచి పైకి గాలిలోకి నిటారుగా నుంచునే దాకా యెత్తింది. అప్పుడు క(రలాగా 
నిబ్బరంగా కిందికి చాచుకుని పడింది. తన యెత్తు కొలత మేరకి నేలమీద చాచుకుని మళ్ళీ వీపు వొంచి పైకి లేచింది. 
ఆ రకంగా అది ముందుకు నేలంతా కొలుచుకుంటూ వెడుతున్నట్టుగా సాగింది. మీద కూచున్న చీమకేమో 


పైకీ. కిందికీ లేస్తూ. దిగుతూ వున్నట్టు వుంది. కాళ్ళు పైకీ తల కిందికీ మళ్ళీ మళ్ళీ వేస్తూ పడుతూ 


వున్నళ్ళే వుంది. 
“యిలా అయితే చచ్చానన్నమాశే! ఆగు, లేకపోతే నిన్ను కరుస్తా” అంది. 


ఆకుపురుగు ఆగింది. నేలమీదకంటా సాగిల పడింది. చీమ కిందికి దూకింది. దానికి వూపిరి ఆడలేదు. 

చుట్టూతా చూసింది. గడ్డికోసిన పచ్చిక బీడు కనిపించింది. పొడుగు కాళ్ళయ్య అటుపోతూ వుండడం 
కనిపించింది. దాని కాళ్ళు బాగా పొడుగ్నా వున్నాయి. ఆ కాళ్ళ మధ్య దాని తల సైకీ కిందికీ లేస్తూ పడుతూ 
వుంది. 

“సాలీడూ, సాలీడూ! నన్ను మా యింటికి తీసికెళ్ళవూ? నా కాళ్ళన్నీ నొప్పిగా వున్నాయి.” 

“సరే అయితే, రా” 

సాలీడు మోకాలి దాకా చీమ యెక్కవలసి వచ్చింది. అప్పుడు మోకాలమీదనుంచి దాని వీపుమీదకి దిగాల్సివచ్చింది. 
యేమంశే పొడుగు కాళ్ళయ్య మోకాళ్ళు దాని వీపుకంకే యెత్తులో వున్నాయి మరి. 

సాలీడు తన కాళ్ళని యిటూ అటూ యెటుపడితే అటు కదిలిస్తూనే వుంది. దాని యెనిమిది కాళ్ళూ పైకీ 
కిందికీ వూగిపోతూనే వున్నాయి. చీమకేమో తల తిరిగిపోతోంది. సాలీడు యింతా చేసి గబగబానూ పోవడం లేదు. 
నిజం చెప్పాలంటే అది తన కడుపుని నేలమీద యీడ్చుకుంటూ పోతోంది. 


34 


చీమకి యీ వూగడం సవారీతో విసుగొచ్చేసింది. సాలీడుని కుడదామా అనుకుంటోంది, యింతలో సాఫీగా 
వున్న దారిమీదకి చేరాయవి. 


సాలీడు ఆగింది. “దిగు! అదుగో ఆ పురుగు కనిపిస్తోందా? అది పేడ పురుగు. నాకంశే వేగంగా వెడుతుంది” 
అని చెప్పింది. 


చీమ కిందికి దిగింది. 

“పీడ పురుగూ, పేడ పురుగూ! నన్నింటికి తీసుకెళ్ళవూ? నా కాళ్ళన్నీ నొప్పిగా వున్నాయి” అంది. 

“సరే రా. సవారీ పోదువు గాని అందది. 

చీమ పేడ పురుగు వీపుమీదకి యెక్కీ యెక్కగానే అది చాలా వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది. పేడ 
పురుగు కాళ్ళు గురం కాళ్ళల్గ్భాగా నిటారుగా వున్నాయి. ఆరు కాళ్ళ వాహనం తూగుతూ వున్నట్టుగా దౌడు 
తీసింది. 

త్వరలోనే వో బంగాళా దుంప పొలం దగ్గరికి అవి చేరుకున్నాయి. 

“దిగు, దిగు. యీ యెగుడు దిగుడు చాళ్ళల్లో నేను పోలేను. నా వల్ల కాదు యెక్కా దిగా. యింకో సవారీ 
చూసుకో” అంది పేడ పురుగు. 

చీమకి చేసేదేమీ లేకపోయింది. దిగాల్సి వొచ్చింది. 

బంగాళా దుంప మొక్కలైతే చీమకి మరో అడివిలాగే కనిపించాయి. దాన్ని దాటాలంటే దానికి రోజుకి 
రోజూ పళ్ళేద్కే కాళ్ళు నొప్పి పెట్టకపోయినా కూడా. త్వరలో సూర్యాస్తమయం అవబోతోంది. 


యింతట్నోకీ చీమకి కీచుమంటూ కూత వినిపించింది. 
“రా చీమా నా వీపుమీదకి యెక్క, పోదాం” అని మాటలు వినిపించాయి. 
యెవరా అని చీమ అటు చూసింది. దానికి మిణ్బర్లి కనిపించింది. తనకంటే చిన్నగా వుంది అది. 
“నువ్వా నన్ను తీసుకుని నేలపైన యెగరగలిగిన దానివి! చాలు! చూడు యెంత చిన్నగా వున్నావో.” 
“నువ్వు మహా పెద్దగా వున్నావా యేమిటి? రా, రా, వీపుమీదకి యెక్కు.” 
మొత్తంమీద చీమ మిణ్బర్లి వీపుమీదకి యెక్కగలిగింది,. దాని కాళ్ళు పక్కలకి వేలాడేయి గాని మొత్తంమీద 
అశు {3౧ ౧ pal) 
ఫరవాలేదు. 
“యేం సరిగా వుందా?” 
“అనుకుంటా మరి.” 
“గటిగా పట్టుకో.” 
లు లు 
మిణ్మర్శి బలమైన వెనక కాళ్ళని ముడుచుకుంది. అవి ముడుచుకోగానే చిన్న (స్పింగుల్లాగా అయేయి. 
3౧ యా. ౧ ౧ 
ఠకా! అవి తెరుచుకున్నాయి. మిణ్బాల్లి వో చాలు వరస సైన గెంతింది. ఠకా! మళ్ళీ యింకో వరసకి చేరాయి. 
ఠకా! మూడో వరస. అవి ఆ రకంగా కంచె దాకా గెంతుకుంటూ చేరాయి. 
“కంచె పైనుంచి యెగరగలవా?” అని చీమ అడిగింది. 
“వుహుణ అది చాలా యెత్తుగా వుంది. గొల్హభామని అడుగు. అది యెగరగలదు.” 


“గొల్హభామా! గొల్హభామా! నన్నింటికి తీసుకెళ్ళవూ? నా కాళ్ళు నొప్పిగా వున్నాయి.” 

“సరే రా” 

చీమ గొల్లభామ వీపు యెక్కింది. 

గొల్లభామ వెనక కాళ్ళు సగం ముడిచి తర్వాత వెంటనే చాచింది. దాంతో అది గాలిలోకి యెగిరింది, 
మిళ్గాల్లిలాగా. కాని యెగిరాక ఠకామని చప్పుడు చేస్తూ రెక్కలు విప్పి కంచెమీదుగా యెగిరిపోయింది. అవతలి 
వేపున అవి మెల్ళిగా నేలమీదకి దిగాయి. 

“నేనింత వరకూనే వస్తా. యీ పైనుంచి నువ్వే వెళ్ళాలో అంది గొల్లభామ. 

చీమకి యెదర నది కనిపించింది. ఆ నదిమీద యీది వెళ్ళడం తన తరం కాదు. 

సూర్యుడు యింకా వాలిపోతున్నాడు. 


37 


“యీ నదిమీదనుంచి నేనూ యెగరలేను, యిది చాలా వెడల్పుగా వుంది. కాని, వుండు, నీటి పురుగుని 
పిలుస్తాను. నిన్నది నది దాటిస్తుంది” అని గొల్లభామ చెప్పింది. 

అప్పుడు గొల్చభామ దేన్నో కోసినట్టు చప్పుడు చేసింది. కొంచెం సేపట్నోనే కాళ్ళు వున్న చిన్న పడవ వొకటి 
నీటిమీద జారుకుంటూ వచ్చింది. అది దగ్గరయ్యే కొద్దీ చీమకి పడవలాగా కనిపించనే లేదు. తీరాచూస్తే అది 
నీటి పురుగు. 

“నీటి పురుగూ, నీటి పురుగూ, నన్ను మా యింటికి తీసికెళ్ళవూ? నా కాళ్ళ న్నీ నొప్పిగా వున్నాయి” అంది 
చీమ. 

“సరే రా అయితే.” 

చీమ నీటి పురుగు వీపుమీదకి యెక్కగానే అది నీటిమీద బయలేరింది, నేలమీద నడుస్తు న్నట్టుగా 
పోయింది. 

అప్పటికి దాదాపు సూర్యాస్తమయం అయిపోయినశ్ళే వుంది. 

“బాబ్బాబు, నీకు పుణ్యం వుంటుంది కొంచెం గబగబా వెళ్ళవూ? వూం? ఆలస్యం అయితే నన్ను రానివ్వరు 
మా వాళ్ళు ఫీ 

“| పయత్నిస్తా ” అంది నీటి పురుగు. నీటిమీద గబగబ వెనక కాళ్ళతో తోసుకుంటూ, ముందుకు జారిపోతూ 
మంచుమీద స్కేటింగ్‌ చేస్తున్నట్టు గా పోయింది. ఆకే సేపవకుండానే అవతలి వొడ్డుకు చేరాయి. 

“నేలమీద నడవలేవా?” 

“ప్చ్‌! నడవలేను. చాలా కష్టం. యేమంశే నా కాళ్ళు అక్కడ జారుకుంటూ పోలేవు. అదీగాక యెదర 
అడివి వుందాయిరి. ఆం మరో వాహనం చూసుకో,” 


స్మ ses I” 
య 


eg 


చీమ పైకి చూసింది. చెట్టు ఆకాశాన్ని తాకుతున్నాయి. సూర్యుడు చెట్లు వెనక మణిగాడు. అయ్యో! యిక 
= ర Hn నా దుఆలు maa tt మే. 

“అదుగో నీ కోసం అన్నట్టు వో వాహనం వస్తోంది” అని నీటి పురుగు చెప్పింది. అది పెద్ద మిణుగురు 
పురుగు. యిదా తనని తీసికెళ్ళే వాహనం! కాని చేసేది యేమీ లేక చీమ నీటి పురుగు సలహా మేరకి దాన్నే 
అడిగింది. ““మిణుగురు పురుగూ, మిణుగురు పురుగూ! నన్నింటికి తీసికెళ్ళవూ? నా కాళ్ళు నొప్పిగా 
వున్నాయి.” 

“మెక్కడ మీ యిల్లు?” 

“అడివి అవతల చీమల పుట్ట” 

“వాలా దూరమేనే! సరే కానీ ఠా” 

చీమ దాని వీపుమీదకి గట్టిగా వున్న చోట యెక్కింది. 

““యేం సరిగా వుందా? 


‘ “'యెక్కడున్నావ్‌ లి 

“వీపుమీద” 

“నా మొహంలా వుంది! తల దగ్గరికి వచ్చి కూర్చో.” 

చీమ దాని తల దగ్గరకంటా వచ్చి కూర్చుంది. మంచి పని చేసింది తను. లేకపోతేనా! యేమంటే మరు 


39 


క్షణం మిణుగురు పురుగు వీపు రెండుగా చీలింది. తిరగేసిన తెడ్ముల్లాగా వున్న రెండు గట్టి రెక్కల కిందనుంచి 
వేరే రెక్కలు వచ్చేయి. అవి పెద్వవి. పారదర్శకంగా వున్నాయి. 
““హుఫ్‌! హుఫ్‌! హుఫ్‌ అంటూ మిణుగురు పురుగు యేదో మోటారు ఇంజన్‌ని సార్స్‌ చేసు 


సెల. చన్మున్నట్యు 
ఆయాసపడుతూ పోయింది. 

“కొంచెం గబగబా పోలేవా? నీకు పుణ్యం వుంటుంది” అని చీమ బతిమాలింది. 

మిణుగురు పురుగు జవాబు చెప్పలేదు. వూరికే “హుఫ్‌' అంటూనే వుంది. తర్వాత పారదర్శకంగా వున్న 
చిన్న లోపలి రెక్కలు కదలడం మొదలుపెట్టాయి. గబగబా కదిలేయి. జ్‌! జ్‌! టక్‌ టక్‌ టక్‌! మిణుగురు 
పురుగు ఠకామని గాలిలోకి నిటారుగా లేచింది, సీసా బిరడా టప్‌మని లేచినట్టు. చెట్ల పైనుంచి యెత్తులో 
యెగిరింది అది. 

ఆ యొత్తునుంచి చూస్తే చీమకి సూర్యగోళం భూమిని తాకుతున్నట్టు కనిపించింది. మిణుగురు పురుగు 
యెంత వేగంగా పోతోందంశే చీమకి వూపిరి ఆడలేదు. జ్‌! జ్‌! టక్‌, టక్‌, టక్‌! మిణుగురు పురుగు గాలిలో తుపాకీ 
గుండులాగా దూసుకుపోతోంది. 

కింద అడివి తటక్కున కనిపించి మాయమై పోయింది. 

కింద తనకి తెలిసిన బర్చ్‌ చెట్లూ, దాని మొదట్నో చీమల పుట్టా చీమకి కనిపించాయి. బర్చ్‌ చెట్టు చిటారు 
కొమ్మ చేరగానే మిణుగురు పురుగు మోటారు ఆపు చేసి వో కొమ్మమీదకి తపామని వాలింది. 

“నేను కిందకి యెలా దిగను? నా కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. నా మెడ విరిగి చక్కాపోతుంది.” 

మిణుగురు పురుగు పట్టు రెక్కల్ని ముడుచుకుంది. వాటిపైన గట్టి రెక్కల్ని కప్పుకుంది. గట్టి తెడ్డలాగా 
వున్న రెక్కల కింద పట్టు రెక్కల్ని దోపుకుంది. 

అది వో క్షణం సేపు యేమీ మాట్టాడకుండా మౌనంగా వుండిపోయింది. “నాకు తెలీదు యెలా దిగుతావో. 
నిన్ను నేను తీసికెళ్ళలేను. మీ చీమలు మా చెడ్డగా కుడతాయి. నీ యిష్టం నీ దారి నువ్వు మూసుకో” 
అంది, 

చీమ చెట్టు కింద వున్న తన యింటికేసి చూసింది. తర్వాత సూర్యుడికేసి చూసింది. అప్పుడే భూమి సగం 
సూర్యుణ్ణి మింగేసింది. 

చీమ చుట్టూతా చూసింది. దానికి కనిపించిందల్లా కొమ్మలూ, ఆకులూ, ఆకులూ కొమ్మలూ మ్మాతమే, 

తను వేళ మించకుండా యిల్లు చేరుకోలేదు. కిందికి దూసుకుపోనూ లేదు. 

ఇంతట్నోకీ దానికి దగ్శర్నో వున్న ఆకుమీద వో పట్టు పురుగు కనిపించింది. అది వో రెమ్మ చుట్టూతా పట్టు 
దారాన్ని అల్గుతూ, చుడుతూ వుంది. 

“పట్టు పురుగూ, పట్టు పురుగూ నేను కిందికి దిగడానికి నాకు సాయం చెయ్యవూ? ఓ క్షణం మాత్రమే 
నాకు వ్యవధి వుందిక. ఆలస్యం అయితే ఆరు బయట యీ ర్మాతంతా నాకు జాగారమే గతి” అంది చీమ, 


41 


“నన్ను విసిగించకు. కనబడ్మంలా నా చెయ్యి వూరికేలేదని.”” 

““అందరూ నాకు సాయం చేశారు. ఒఖ్భళ్ళు కూడా నన్ను తరిమెయ్య లేదు. నువ్వు ఒక్క దానివే నాకు సాయం 
చెయ్యడం లేదూ అని చీమ పట్టు పురుగుమీదకి యెగిరి దాన్ని కుట్టింది. 

పట్టు పురుగు “ఆ? అని ముక్కుమీద వేలేసుకుంది. లుంగ చుట్టుకుపోయి ఆకుమీదనుంచి దొర్లుకుంటూ 
కిందకి దూకింది. చీమ దాన్ని గట్టిగా పట్టుకుంది. 

అవి ఆళ్చే దూరంలో పడలేదు, యింతట్మోకీ పట్టు దారం యిక బారు సాగక అవి ఆగిపోయాయి. ఆ దారం 
యెత్తులో వున్న కొమ్మకి తగులుకుని వూగులాడింది. 

చీమా, పట్టు పురుగూ వుయ్యాలా వూగినట్టు వూగాయి. ఆ దారం అలా అలా సాగుతూనే వుంది; పట్టు 
పురుగు పొట్టలోనుంచి జారుతూ, చాచుకుంటూ చిరిగిసోకుండా సాగుతూనే వుంది. 

చీమ, పట్టు పురుగు యింకా యింకా దగ్గరసా నేలమీదకి వచ్చేయి. 

యీ లోపున చీమల పుట్టలో వున్న చీమలు సొరంగాల ద్వారాలు మూసేస్తూ వున్నాయి. ఒక్కటి యింకా 
మూయకుండా మిగిలింది. 

మన చీమ పట్టు పురుగుమీదనుంచి కిందకి పాకి లోపలికి దూసుకుపోయింది. 

సరిగ్గా ఆ సమయంలో సూర్యుడు అస్తమించాడు. 


మొదటి వేట 


పెరట్లో కోడిపిల్లర్ని తరిమి తరిమి కొట్టడంతోటి కుక్క పిల పప్పీకి మొహం మొత్తింది. 

“అడివి పిట్టర్ని, జంతువుల్ని వాటి జాడపట్టి పసికట్ట బోతున్నాను” అనుకొంది అది. 

అంచేత అది గేటు కిందనుంచి మెల్సిగా జారి పచ్చికమై దానం కేసి దౌడు తీసింది. 

అది అలా పరిగెడుతూ వుంకే అడివి జంతువులూ, పిట్టలూ, పురుగులూ దాన్ని చూశౌయి. (పతీదీ 
శనకిగా తను అనుకొంది: 

“నేను దీనికి ఠథోకరా యిస్తాను” అనుకొంది తుంపొడి పక్షి. 

“నేను దీనికి ఆశ్చర్యం కలిగిస్తాను” అనుకొంది తురాయి పక్షి. 

“నేను దీన్ని రడిపిస్తాను అనుకొంది వంకరమెడ పిట్ట. 

“నేను దీని కంట పడకుండా తప్పించుకుంటాను” అనుకొంది బర్ఫి. 

“మేము దీన్నుంచి దాంకుంటాం” అనుకున్నాయి గొంగళీ పురుగులు, సీతాకోక చిలకలు, మిడతలు. 

“నేను దీన్ని తరిమేస్తాను' అనుకొంది కందిరీగ. 

“యెవళ్ళ పద్దతిలో వాళ్ళుగా, మేమందరమూ కలిసి నిలబడతాం” అని - అవన్నీ అనుకున్నాయి. 

యీ లోపున పప్పీ చెరువు దగ్గరికి పరిగెత్తు కెళ్ళింది. రెల్లు పక్కన ఒంటి కాలిమీద నుంచున్న తుంపొడి 
పక్షిని చూసింది. నీళ్ళు దాని మోకాలు దాకా వున్నాయి. 


* తెలుగు అనువాదం “రాదుగి (పచురణాలయం, 1984. 


43 


“ఓహో! నేను దీన్ని తక్షణం పశ్ళేస్తాను” అనుకొంది పప్పీ. ఆ తుంపొడి పక్షి వీపుమీదకి యెగరడానికి అది 
రెడీగా వుంది. 
కాని ఆ తుంపొడి పక్షి పప్పీని చూసి రెల్టులోకి విసవిసా వెళ్ళిపోయింది. 
చెరువుమీదనుంచి గాలి విసురుగా వీస్తోంది. ఆ రెల్లు 
వెనక్కీ ముందుకీ 
వెనక్కీ ముందుకీ 


వంగి వూగులాడుతోంది. 
పప్పీ కళ్ళముందు గోధుమరంగూ, పసుప్పచ్చ చారలూ 


44 


వెనక్కీ ముందుకీ 
వెనక్కీ ముందుకీ 


పసుపుపచ్చ, గొధుమరంగు చారల తుంపొడి పక్షి రెల్టులో నుంచుంది. అది 
వెనక్కీ ముందుకీ 
వెనక్కీ ముందుకీ 
వూగులాడుతూన్నట్టు నుంచుని వుంది. 
పప్పీ చాటంత కళ్ళు చేసుకుని అదేలోకం చూసింది. కాని దానికి రెల్లులో వున్న తుంపొడి పక్షి కనపడలేదు. 
“హుమ్‌, తుంపొడి పక్షి నాకు లోకరా యిచ్చింది. వట్టి రెల్టులోకి దూకనా నేను! యింకో పిట్టని పట్టు 
కుంటా పోయ అనుకొంది అది. 


అది గుట్టమీదకి పోయి, చుట్టూతా పరకాయించి చూసింది. అక్కడ నేలమీద తురాయ వక్షి కూర్చుని 
వుంది. ఆ పక్షి తన తురాయిని కొంచెం సేపు విప్పుతూనూ, కొంచెం సేపు ముడుచుకుంటూనూ వినోదిస్తోంది. 

“ఆహ! నేను యో క్షణంలోనే యూ గుట్టమీదనుంచి దానిమీదకి లంఘిస్తాను” అనుకొంది పప్పీ. 

కాని తురాయి పక్షి నేలమీద పడి, రెక్కలు చాచి, తోక విప్పి, ముక్కుని గారిలో యెొత్తింది. 

పప్పీ గడ్డప్పగించి చూసింది. అసలు అక్కడ పక్షేదీ! ఒక వంకర సూది పొడుచుకుని ముందుకు వస్తూ 
వున్న నానా రంగుల పీలిక ఒకటి మాతం అక్కడ వుందంతే. 

పప్పకి ఆశ్చర్యం కలిగింది. తురాయి పక్షి యేమైనట్టు? 

“యీ రంగుల పీలికని నిజంగా పక్షి అని నేననుకున్నానా? తొందరగా పోతాను, ఓ చిన్న పిట్టని పట్టు 
కుంటాను” అని అనుకొందది. 

అది ఒక చెట్టు దగ్గరికి ఆర్భాటంగా పోయింది. మరి నిజంగానే ఒక చిన్న పిట్ట ఆ చెట్టు కొమ్మమీద కూర్చుని 
వుంది. అది వంకరమెడ పిట్ట. 


46 


పప్పీ దానికేసి ఒక్క ఉదుట్న దూకింది. కాని వంకరమెడ పిట్ట చెట్టు తొరలోకి పలాయనం చిత్తగించింది. 

“ఓహో, యిప్పుడు దొరికిందిది నాకు! అని అనుకొంది పప్పీ, 

అది తన వెనక కాళ్ళమీద లేచి ఆ తొ రలోకి తొంగి చూసింది. ఆ నల్హని తొ రలో నల్ల (తాచు ఒకటి మెలికలు 
తిరుగుతూ భయంకరంగా బుసకొడుతోంది. 

పప్పీ వెనక్కి గెంతింది. దాని బొచ్చు మేకుల్లా బిగిసి పోగా; అది కాలక బుద్ది చెప్పింది. వంకర మెడ పిట్ట 
చెట్టు తొరలోనుంచి బుసకొట్టింది. అది తల వంకర తిప్పింది. తన వీపుమీద అంతా తాచుపాములాగా నల్హని 
యీకల చారని మెలితిప్పింది. 

“ఉఫ్‌! యేం జడుసుకున్నాను! నా కాళ్ళు కష్టంమీద సరిగ్గా అదునులో అందుకుని పరిగెత్తాయి! యిక 
పిట్టల వేటకో నమస్కారం. బర్మిని పట్టుకుంటాను, మెరుగు” అనుకొంది అది. 

బరి యెండలో చరికాగుతూ, కళ్ళు మూసుకొని, రాతిమీద కూర్చొంది. 

మెల్లిగా పప్పీ దాని దగ్గరకి పాకి వెళ్ళి, అప్పుడు గెంతి, దాని తోకని లటక్కున పట్టుకొంది. 

బర్ఫి తన తోకని పప్పీ బిగపట్టిన పళ్ళ మధ్య వదిలేసి, ఒక సారి విదిలించుకుని, రాతి కిందకి పాకి పోయింది. 

పప్పీ పళ్ళ మధ్య ఆ తోక గిజగిజలాడింది. 

పప్పీ కస్సుమని తోకని వదిలేసింది. తను బలిని పట్టుకుందామని వెంబడించింది. యేదీ, అది యెక్కడికి 
పోయింది? ఆ బర్ఫి చాలా సేపు రాతి కింద, కొత్త తోకని పెంచుకుంటూ, (పశాంతంగా కూర్చుంది. 

“సరే బల్లి నాకు అందకుండా తప్పించుకునిపోతే పోనీ, కొన్ని పురుగుల్ని పట్టు కుంటాను” అనుకొంది 
పప్పీ. 

అది చుట్టూతా చూసింది. కందిరీగలు నేలమీద పరిగెత్తాయి. గడ్డిలోనుంచి మిడతలు గెంతాయి. కొమ్మల 
మీద గొంగళ్టీపురుగులు పాకాయి. గాలిలో సీతాకోక చిలకలు ఎగిరాయి. 


పప్పీ వాటి వెనక్కాలే పోయింది. కాని వున్నట్టుండి చట్టూూతా (పతీదీ మారిపోయింది. అది యేదో మేబిక్‌ 
బొమ్మలాగా వుంది: అన్నీ అక్కడనే వున్నాయి, కాని ' పప్పీకి అవి కనబడ్డం లేదు. (పతీదీ దాంకుంది. 

మిడత గడ్డిలో దాంకుంది. 

గొంగళీపురుగులు కొమ్మలమీద చాచుకుని, ఉలుకూ పలుకూ లేకుండా పడుకున్నాయి. చెట్టు కొమ్మలకీ 
వాటికీ తేడా తెలియలేదు పప్పీకి. 

సీతాకోక చిలకలు రెక్కలు ముడుచుకుని చెట్లమీద వాలాయి. చెట్టు బెరడు యేదో, ఆకులు యేవో, సీత్రా 
కోక చిలకలు యేవో చెప్పేందుకు లేదు. 

ఒక్క కందిరీగ మాతం నేలమీద పాకింది. దాంకోలేదు. 

పప్పీ దాని వెంటబడింది. దాన్ని లటక్కున పట్టుకోవాలనుకుంది. కాని కందిరీగ ఠక్కున ఆగి, మురికి 
నీళ్ళని ముక్కులోనుంచి పప్పీ కేసి చయ్యని పిచికారీ చేసింది. సరిగ్గా పప్పీ మొహంమీదకి మురికి నీరు చిమ్మింది. 

పప్పీ కుయ్యోమని అరిచి సుళ్ళు తిరిగింది. తోక ముడిచేసి పచ్చికమెదానం మీదుగా, గేటు కిందనుంచి, 
పరిగెత్తింది. 

అది తన గూట్సో దాంకుని, చాలా సేపు తన ముళ్ళైని బయటపెట్టడానికి కూడా భయపడిపోయింది. 

కాని ఆ జంతువులూ, పక్షులూ, పురుగులూ మరో సారి, (పతీదీ తన సంగతి తను చూసుకుంటా, తమ 
పనుల్ళోకి వెళ్ళి పోయాయి. 


in 


7 


